Registered No. 24645, 


యుద్ధ నంచక, 








వాల్యుం I.] మ్మ్యదాసు : 1942 వ 'సం॥ జనవరి నెల 16 వ శేది శుక్రవారం [నె 2ిరు 
మదరాసు గవర్నరుగారి రేడియో ప్రసంగము. 
194% వ సం॥ జనవరి 18 వ తేది సాయంకాలం 


మధ రాను గవర్నరు ఘనశఠవహీంచిన సర్‌ ఆర్థర్‌. హెస్‌ 
గారు మదొ-రాను ఆల్‌ ఇండింయా శేడియా  నేజునునుండి 
“ నుద-రాసునకు ఎంతవరకు ఆపదశావచ్చునో 5 అనువిష 
యాన్ని గూర్చి మాట్లాడుచ్చు దాడి సంభవించేయడల (పజలు 
ఏంజేంయయాలో యీ (క్రింద చెప్పారు :-- 

“ మదరాసు పౌరులారా జపాను మన' శతృవుల 
ఉశ్లాన్ని చేరి యుద్ధంలో (శవేశించి మలయా?లో మొదటో 
గెలు టాం మద-రానునకు ఎంతవరకు ఆపదా 
వచ్చునో అను విషయాన్నిగూర్చి యూ సాయంకాలం 
మీతో మాట్లండ దలచుకొన్నాను. నావికా బలంతోగాని 
నైనిక బలంతోగాని జపానువారు ఇండియామీద నిజంగా 
దండె క్సేభయం యిప్పుడులేదని ' మీకు నొక్కి. చెప్పు 
చున్నాను, చింగపూరు | (బిటిషుచారి శేతులలోనువ్న 0త 
"శాలం అట్టి దండయా శ పశ్నయే రాజొలదు, * అకడ 
నున్న బలమేగాక ర నైశ్యాలు ఆక్క_డికి చేరు 
చున్నవి. మిక "రాజ్యాలు జపానుబారిమీదకు విజృంభించే 
సమయం వచ్చినప్పుడు యివి సాయపడగలవు. ఆ 'సమ 
యము అచిరశొలంలో రాగలదు. రంగంమీద యిటీవల 
జరిగినదాడులనంటి జపొనువారి విమానచాడులు విరివిగా 
జరిగే అపాయం మదరాసుకు యింత త్వరలో కలుగజూలదని 
"నేను నొక్కి చెప్పుచున్నాను. రంగం, తాయిలాండు 'సరివాద్దు 
కు షునూరు 120 మైళ్ల దూరంగానున్ను బాంకాకొనకు 4౮0 
మైళ్ళ దూరంగానున్ను ఉన్నది, తొయిలాండులోని అత్యంత 
సమీత |పదేశంనుండి మదశాను 1,800 మెళ్ళ దూరం 
లోనున్నది, కాబట్టి భూమిమీదనుండి బయలుదేరి చాం 
బులువేశే జపానువారి విమానాలు యిక్క_డికి శాజూలవు, అవి 
మద-రాసుమీద చాొడి జరుపుటకు వచ్చే యెడల బాలినంక 
శ్మెటోలు వాటిలోనుండజాలని కారణంచేత అవి తిరిగి వాటి 
'స్వస్థానం శేరజాలవు, గత యుద్దంలో ఎంజెకొవళ జపొను 
కర ఏ యుదఫు ఓడయెన బంగాళాఖాతములోకి తపి వ్పించుకొని 
వచ్చి మద శాసుమీదకు కొన్ని గుంశ్లను వేయవచ్చును లేదా 
ఒకటి రెండు విమూనాలను పంపికే అవి చాంబులు వేయ 
వచ్చును. అప్పుడు "హాచ్చరికృ చేయబడును, అందరు రతీణ 

నాలలో చాళ్కెనే యొడల, ఎవరికిని చెబ్బే తగలబాలదు. 
కాబట్టి ఎవరును భయ సడ్డాసికిగాధి మదరా'సులో పి ఉండి 
కూడ దాన్ని విడిచిపెట్టి పారిపో డానికీ గాసి ఎంతమాత్రం ఆన 
'సరంలేదు. (కతి దేశభిక్తినల పౌరుడు తన పనిని తాను, నిబ్బ 
రంగా చేస్తుఉంకే యుద్ధ పయత్నా లకు ఎంతమ్మాతం ఆటంకం 
కలుగదు. ఆవసరంశాగల రక్షణోపాయాల్త నన్నిటిని గవర్న 
“మింటువారు వశ్చాటు చేశారు, వీచైన అపద 'సంభవించే 
“సందర్భంలో విమానబదాడి రవణ ఏర్పాట్లు, అగ గ (సమా 
దాలను ఆశ్చీ ఏ ర్పాబ్లు, (పజలను ఆపదానుండి ey స 
వీర్చాట్లు చాడి జరిగే సందర్భంలో మోసాలు జరుగ 
కుండాను, దుండసీం డు 'సమయంచూచుళొని ఛాధించ 
కుండాను చేయడానికి ఫోలిసువారిసి నియమించే. వీర్చా 
ట్లు అనోార పదచానాలలో సరఫరా కోసే ౫ యేశ్చాట్లు 
ఆరోగ్యము రమణ గలిగంచే యేశ్చాట్లు “'ేచ్వైద లైన 
వెన్నో సిద్ధపరచబడినవి. ( 


నెసిక నల సందర్భములో అనగా దైనిక దళములు 
నానికొ దళములు వాయుదళ్ళముల 'సందర్శంలో యా పట్ట 
తాన్ని రక్షించే సరంజామంతా సిద్ధముగానున్న దధి మీరు నమ్మం 0 
డి, కాబట్టి వింతైన టిన్ని అబద్ధము లెనట్టిస్ని హారతులు 
నమ్మవద్దు, హ్యాపింపచేయవద్దు. గవర్న వింటు కోయంబత్తూ 
రు వెళ్లతుందస్సి హోళోద్టు మధురకు వెళ్లింది "రా శాత్రివూట 
శైళ్లి నింణా యూరోవియీను శ్ర్రీలును శిళువ్రులును మదొ-రాసును 
విడచి జెట్టి పోతున్నారని వదంతులు యిటీవల పెద్ద పెద్ద వారి 
యిండ్ల లోకూడ వ్యావీంచినవి, ఈ కథలన్ని అబద్దాలును, దుర్గా 
రులు 'సృషించినవిన్ని మాత మే. అట్టి ట్టి భయముకొళ్చే కథలను 
మీరు విం'ట్కే వాటిని ఎక్కడ విన్నా. డో అవి బాధ్యతను 
వపొంచే వార్తా షృతికలలో పంల (పకటింపబడ లేదో, 
మీకు చెపి సన. ఖని సిలవదీసి అడగండి. భయాళత్చాతా 
లను 5900ల ఉద్దేశంతో యిట్టి కథలను బుద్ధి-పూర్వకం7 

ప్పిచేనే మనుష్యులు మీకు కనపడిన మై కే వారిన గూరి 

క పోలీనువారికీ తెలియజేయండి మదరా'సునకు 
ఆపదగలిగించే 'సంగతుల్వేవైన జరిగి నయెడల సకాలంలో 
గవర్న మెంటువారు (శ్రకటనలను |పకటిం చెదరని మీకు గట్టి 
గా చెప్పుచున్నాను. అవి సిజమెన వేనని మీరు నమ్మ ండీ. 
దోపిళ్లజరుగతనచే వంతులను మీరు నమ్మకండి, అట్టివి బూ 
'స్కృవముగా బముకొద్దిగా మతమే జరిగినవి, అట్టి విపత్తు 
వీచైన బయలు జే౭తే చాన్లిని గట్టిగా అణచడానికి గవర 
మెంటునారికి ఆగినంత పోలీసు సిబ్బంది ఉంది. గవర్న మెం 
టువారు ఢరలు త్న గ్పించినార్కు తగ్గించనున్నారు. అమిత 
లాభాలను పొందనివ్వరు. సీడవారీకి అవసరమైన వస్తువ 
లన్ని శరం కే వచ్పాట్లు తప్పక చేస్తున్నారు. 
చిపాయిలు వసనే సృ నగరంలోని స్టీీలను చెర తారని 
వదంతిచాగా వ్యావించింది. దీనిక * Buin అక్క. 
డక్కడ బము కొద్దిగా జరిన 'సంగతులనుబట్లి యీ 
కారణము లేసి వదంతి వ్యాపించింది. ఈ విషయంలో 
సైనికశాఖవారు గట్టి _ఉత్తరుభ్రలను జారీచేశారనిన్ర్రీ, 
వారు యింతకుముందుకూడ శిషీంచుచున్న విధముగానే 
ఏ నేరస్టునైనా గట్టిగా శిీంచెదరసిన్నీ "నేను బవబు దృఢ 
ముగా మీకు చెప్పుచున్నాను. చివరకు నేను ఇెన్నేదేమం శే 
యిప్పుడు అపాయను ఎక్కువగా శేనచ్బటికిన్ని మీరు 
గమవించవలసేన విమానదాడి రతీణల విషయమై మీ స్తానిక 
ఉద్యో గులవద్ద మీరు తేలుసుకోవలెను. చాడివ న శ్ర వీమి చేయా 
లనే విషయాన్ని గూర్చి నా 'సలవః ఏమంెట్కీ “రక్షుణసా 
నాలళో చేరి సిబ్బరముగా నుండండి ” అనేచే ఈ సలనోసే 
పొటీంచియన్నట్టయితే మొదటి. చాడిలో రంగంలో 
'సంభవించిన "చావులు ఇాలమట్టుకు జరింగియుం దేవికాఖ్చ, 
మీరు చురుకుగలవారును దేశభ క్రీ కలవారును ఆయితే విమాన 
'చాడీ రశ్షణ సిబ్బందిలో మీరు చేరుట ఉచితము, మీరందువల్ల 
చాధ్యతగలట్టిన్ని ఉపయోగకర మైనట్టిన్ని పిసి చేయుదురు. 
ఈ సమయంలో మీరు మీ దేశీయుల రక్షణకు మీచేత 
నైన పనిని మీరు జేయుచున్నార'నే తృష్టీ మీకు కలుగగలదు. 
చివరకు యా యుద్దంలో మనము జయించుట సిశ యము, 
కాని జయమువ క్చుటకు చాలపని జరుగవలసియుండును. 
దుఖమనుభవించవలసియుండును. ఆశొంతిని పొందనలసియుం 


కళ 
యుద్ధ శి సంచిక 


(జనవరి 





డును, మన విభేదాలను మరచిపోయి మననుకలసి ఇని 


వేసిసళొద్సీ మనకు జయము ఛేరువకువచ్చును, మిత 
శాజ్యముల బలము రానురాను పెరుగుచు అజీేయమగును, 


(గ్రసంచము కనివిని యెరుగని యా దుర్భరమైన ఆపదను 
మనము తొలగించి శతు నాళ మొందించగ లమను దృఢవిశ్వా'స 
ముతో మనము భావి పరిణామముగ్రకు ఎదురుచూడవ చ్చు ను, 





జపానువాళ్లు సౌోగించిన దండయ్మాక "సామాన్య 
“మైనది కాదు, చాలా (బవోండ మనది, అందుకు 'సంచేవాం 
"లేదు. అదిశ క్రిీమీదకు “పూర్వం వమపొషా'సురుడు యుదాసికి 
వచ్చినట్లుగా వుంది. (శపంచమంకటిలోనూ (అహ్మోండమైన 
(బ్రిటిషు సౌ మాజ్యంతోనుు (గ్రకంచమంతటిళోను “పెద్దరికం 
వహించ్చి కుబేరగినంటి ఐశ్వర్యంతో తులతూగుత్యూ (పపం 
చానికంళకా ఆయుథాల్యూ విమానాలూ యుద్ధ నావలూ 
తయారు చేసి 'సప్తయి చేయగల్లుతున్న అమెరికా "రాజ్యం 
తోను మన యిండియా -రాజ్యానికంటె వాలా పెద్దదైన 
చానా శాజ్యంతోను జపానువంటి చిన్న రాజ్యం యో రోజున 
యుద్దం సాగించింది. ఒక్క_శే గుక్క_లో మూడు ముద్దలు 
మింగవ లెనన్నట్లుగా వెనాతో, బిటిషువారితో, ఆమెరికా 
వారితో జపాను యుదం సాగించింది. ఇది వాలా సాహస 
కార్యం. ఆసీయాఖండం ఆంతా తానే కబళించాలని జపాను 
దిహ్మరాత్‌ సిలాగున నోరు తెరుచుకున్నది, 


జపాను అనే చిన్న రాజ్యం, జనసంఖ్య "నాలా శర్కు_వ. 
ఈ ఎలుకనంటి -రాజ్యం వీనుగను మింగవ లెన్నంత ఆశతో 
నోరు తెరుచుకున్న ది. ఆఖరుక్కు వినుగు శాలికిందనే ఎలుక 
నలిగి చచ్చిపోతుందిగాన్తి ఏనుగును ఎలుక మింగడం 
అసాధ్యం, అసహజం, అసంభవం, “పూర్వమొక కోతికి 
ఒక పెద్ద కొబ్బరికాయ దొారికిక్కే “ వాటంగా ఉం 
దిశా *” అస్సి ఆ కొబ్బరి కాయను నమిలి మింగాలని ఆశ 

“బడింది, ఆ కొబ్బరి బొండాసికి ఓక వెద్దరం థం అది 
వంకే ఒక ఉడత చేసింది, ఆ కొబ్బరికాయ కోతినోటోో 
దూరుతుందా ? కొబ్బరి కాయలో'నే కోతి తల సెట్టవ లెనా? 
కోబ్బరికాయ పెద్దది. కోతిమూతి చిన్నది. అందువల్ల 
కోతిశలనే కొబ్బరికాయ రథంలో దూర్చింది, శన 
నోటికి ఆందినంకవరకూ లోకజలవున్న ళొబ్బరినితిన్నది. 
“కాని కొబ్బరికాయలో పల దూర్చిన కోతితల బయటకు 
“రావడంలేదు. * కుయ్యో ! మరో అని గజగ్నజలాడి 
ఊవీకి 'సలుపక, కొనణోపిరితో కొట్టుకొనిచచ్చింది. 

, ఇదంతా కల్పించిచెన్చే కవిశ్వంకాదు, జపాను సేనల 
గతి ఇప్పుడు అబేవిధంగాఉంది. మొన్న చైనాలో హూ 
నాను పరగణాలో చాంకాన గరంవద్ద 40 వేల జపాను "నేన 
అకస్తాత్తుగా చైనా నేనలయొక్క_ పద్మవ్యూహంలో చిక్కు. 
కొని పోయింది, అడక తెరలోపోక 'చెక్క_ కత్తిరింపబడి. 
నట్టుగా, రెండు చైపులనుంచి కత్తెర వ్యూహంగావచ్చీన చైనా 
చేనలమధథ్య 40 వేల జపాను సేన ఒక్క పర్యాయంగా 
చిక్కుకొని పోయింది, పారిపోవాలని జపాను నేనలు 
(కయత్సి స్తుజంయే 8 చేలవుంది జపాను సైనికులు ఆ యుద్ధ 
రంగంలోనే నాశగమైనారు, ఆ (పాశంలో'నే ఇంకొక 
చోట మొన్న నే మరొక వెయ్యిమంది జపాను సైనికులు చైనా 
వారి క త్తెరవ్యూనాంలో చిక్కు_కెనిపోయి నారు. ఇక్కడ 
అపారంగా చచ్చిపోతున్న జసాను సైనికులకు అందరికీ చైనా 
"సేనాధిపతి దహన 'సంస్కా_రంచేసి, వారి అ ప్పికలన్ని "పూడ్చి 
సెట్టడాసికీ "రెండు (బన శ్శండ మైన గోతులు శవ్విస్తున్నాడసి 
వార్త వచ్చింది, పాపం! జపాను సెగికులకు ఎటువంటి 
గతి పట్టిందో చూడండి ! చైనాలో చచ్చిపోయిన జపాను 
'నెనికుల కందరికీ చీనావారే కర్మ చేయవ లసివచ్చింది, అఖ 
రుకు దేశంకాగి దేశంలో దిక్కు..లేసిచావు చస్తున్నారు 
యా జపాను 'సైసికులు, 


ప్రథాన మంత్రి ప్రధాన మంత్రం. 


జపొను సేసికులు యీోోవిథంగా చైనాలో భస్యమెపోతు 
ఉంకే జపాను యుద్ధనావలను అమెరికను జలాంత రాములు 
గంగపాలు చేస్తున్నాయి, కసిఫిక్కుు 'సముదంలో ఉన్న 
అమెరికావారి లంకలమీదకు దం జె త్తడంకోసం యుద్దనావలను 
జపొనువారు పంపిస్తున్నారు. "వేకు దీవివద్ద ఇంతవరకు 
7 జపాను యుద్గనావలు ముంచివేయబడినవి, ““ వారహర 
మహదేవ్‌ ” ఆని సముదస్నానం చేస్తున్నాయి. తిరిగీ 
8 జపాను సరుకుల నావలనుకూడా అమెరికను జలాంతన్హా 
ము ముంచివేశాయి.! అక్కడ చైనాలో [జపాను థైస్‌ 
కులకు చక్కగా దహన 'సంస్కా_ శాలు జరుగుతున్నాయి, 
ఇక్కడ నడి 'సమ్ముదం౦ంలో అయమెరికావారి జలాంపర్ష ముల 
మూలంగా జసానువా౭కి 'సముద'స్నా నంకూడా లభిస్తోంది, 
జిపానువారికి జపం తపం లేకపోయినా వాళ్ల శత్రువులు 
కూడా వాళ్లకు కర్భలోపం చెయ్యడంలేదు. జపాను 
వాళ్లకు అంత్యక్రియలు బాగానే జరుగుతున్నాయి 


హిొట్లరుని నమ్మిన ఫలితం. 


ఇంకక్కూ జప్తానుకు యింత అంత్య కాలం రావడాసికీ 
ఆసలు కారణవేమిటి ? జపానును యిటువంటి ఘోర 
యుద్దరంగంలోకి హిట్లరు దింపాడు, * నీకేమీ భయంగాధు.* 
ప్రక్కను "నేను ఉన్నానుగా 9) అని జపానుకు హీట్లరు 
వబుషారు యిచ్చాడు. ఆ పొట్లరును నమ్ముకొని హీట్లరు 
కట్టిన ముహూర్తం నమ్ముకొని శన జాతక చ్యకంహడా 
పాట్లరుకు చాణా చూ ంచుకొన్సి పాట్లరు తనకు బాగా థైర్యం 
చెప్పిన తర్వాత, ఆమెరికా వారిమీద (భిటిష్‌వారిమీద జపాను 
తె్నించి యుగానికి దిగింది. లోతు తెలియకుండా దిగింది. 
వసికిక్కు. సమ్ముదం ఎంత లోతున్న దో తెలియకుండా 
దిగింది. దినళొద్దీ లోతు తెలుస్తుంది. ఈ కాలంలో 
ఈ దిప్క దిగు” అ నేవోశ్ళగాన్సి వెంటదిగేవాళ్లు ఉండరు, 
జపానుకు పొట్లరు వల హెరుయిచ్చి జపొనును యాద్ధంలోకి 
దించేజేగాని, జపానుకు తన ఆయుధథబలంగాన్తి ఆంగబలం 
శాన్వి అర్హబఠఅంగాని వీమెనా 'సప్టయిచేసి సనహోయం చేస్తు 
న్నాడా? అటువంటి చేమీలేదు. ఆయినా, సప్లయి ఇయ్యా 
అన్నా పదివేల మైళ్ల్‌ దూరాననున్న జర్మినీనుంచి జపా 
కు ఏడీ 'సప్టయికాదు. అంగడిలో బెల్లం ఆంగడిలోనే 
ఉంది. గుళ్ళో బేవుడు గుళ్ళోనే ఉన్నాడు. కాని అం 
గడిలో బెల్లమునేే ఒక సావుకారు గుళ్ల్ళా దేవుడికి నివేదన 


చేసాడు. జపానుకు పొట్లరుచేనే సహాయంకూడా అంతే, 
ఒక వేళ హీట్లరు వీజైనా సశ్లయిచేయడాసకిి హిట్లరు 
దొగ్చరమ్యాత్రం ఉన్న దేమిటి ? 

దివాలా 


రష్యా యుద్దంలో పొట్లరుగారి పసి అయింది. 
తీసాడు. రష్యాలో జర్మను గేనలు వెనుకకు తిరిగిచూడ 
కుండా దొవుడు తీస్తున్నాయి. ఇక్కడికే 60 లక్షల "నేన 
దాదాపుగా జర్మనీకి నష్ట్రమెంది. జర్మనీకి మి?లిఉన్న నిల్వ 
పటాలాలను (అనగా అఖరుదశలో ఉపయోగంచుకోవలసిన 
రిజర్వు 'నేనలను) పొట్లరు యిప్పుడు బయటకు తీసికొఫి 
రావలసివచి,౦ది, ఇంతవరకూ పిట్లరు జయించినటువంటి 
నాలండు, బెల్టియం వైరా దేశాలలో కాపలాగా పొట్లురు 
ఉంచినటుఖంటి జర్మను 'నెనికులనుగాడా రప్పించి చేను 
న్నాడు, జక్క_డవాళ్లకు బదులుగా గాయపడి నటువంటి 
జర్మను సోజ్జరులన్యూ చేతులు కాళ్లు విరిగిపోయిన జర్మను 
సోల్టరులనూ శాపలాగా ఉంచుతున్నాడు, క నుక హిట్లరుకు 


1942] 





తన వద్దవున్నజనం తనశే జు ఠష్యాలో జర్మను 
జలు”. పారిహోవడంచూన్చే, పొరిపోవడంలోణూడా జర్త ర్త్‌ల 
శతెవికేటలు చాలాఎక్కువగా బయటపడుతున్నాయి. 
ఇంట్లోకి చొగబడినకుక్క_నుచూచి “*కరలే! కరలే(౫” 
అభి శెండు శేకలువేనేసరకి దొడ్డిగుమ్మంలోనుంచి ఆది పారి 
పోయినట్లుగా జర రన సోల్టర్లు పారిపోతున్నారు. జర్మను 
సోల్టరులు రష్యాలో 1 'చారబడీనప్పుడు సింవోలులాగున చొర 
బడ్డారు ; ఆఖరుకు (గాను శీంహోలులాగున' పారిపోతున్నారు. 
జొరిపో యేటళ్వతు జర్మను పటాలముల తొలూకు జర రను 
ఫిరంగులను సంచునుడు సామానులను అక్కడి మకాముల 
లోనే విడిచి పెట్టి తోకమడత పెట్టి పారిపోతున్నారు. మూలో 
యావోస్లా వెజ్‌ అనే ఊం! బీడమరగా నాలుగు రోజులలో 
జర్మను నేనలు 18 మైళ్లు పారిపోయినారు. 18 గ్రామాలు 
తిరిగి రహ్యనుల చేతులలో కీవణ్చాయి., అక్కడ జర్యనులు 
విడిచిపెట్టి వెళ్లిన ఫీరంగులను రమ్యనులు భట్టుకొధి అక్కడ 
జర్మ్‌ నులు విడిచి పెట్టి వెళ్లిన ఫీరం? గుండ్లనుగూణా తీసికొని 
ఆ జర్మ నీ ఫిరంగులతో అ జర్మను ఫిరంగుండ్లను పారిపోతు 
న్న లో జర్మను 'నేనలమీద'నే ఛారుచేసి రష్యనులు "కాల్చారు. 
మాస్కో_ (పొంతాలలోధి కొన్నిచోట్ల రోడ్తమీద జర్మను 
సోల్డరుల శనములు కుష్చలుతిప్పలుణా పడివున్నాయి, రస్తా 
లన్ని శృ శానాలులాగున వున్నవసి రచ్యానుంచి చారలు 
వస్తున్నాయి. 


రష్యాలో జర్మను సేనలు ఎంత థెర్యంశా పారిపోవుతున్నాా 
య్యా ఉత్తర్మాఫీకాలోని లిబియోలోకాడా అంత ధైర్యంగా 
(బిటిషు సేనలకు తమ మళాములన్ని వదలిపెట్టుతున్నాయి 
మ'ళాములు వదలి పెట్టి పారిపోతే చాగా నేవుండును. వదం వెట్టి 
పారిపోలేక యుద్ద నైదీలుగా పట్టుబడుతున్నారు. ఇప్పటికే 
ఈ కొద్దిరోజులలో 26 "వేలమంది శృతుసెసికులు యుద్లవేదీ 
లుగా చేట్టుకోబడినారు. వీరిలో 7 వేలమంది జర్మను నైసి 
కులు, న్‌ 26 వేలమంది యాుద్ధశైై శైదీలను భీటహవారు 
ఈజిప్పులోకి చేర్చారు. 


ఫిన్లండుకి పాయశ్చిత్తం. 

రష్యాలో హిట్లరుగారు అశకాశాగికి తూటుపొడిచివేస్తా 
డనే ఆశతో ఆ పొట్టరును నమ్ముకొని ఖిర్సండుదేశం తన 
"సేనలనుకూడా రష్యూమీద దంజెశ్తడాసికి చంఫించింది, 
రష్యాతో యుద్ధం చేసింది, శాస్తి “పొట్లిరునతి పొట్లరుచూచు 
కుంటున్నా డు, ౫ ఉ బది గతినాకు ! రంగా! కంగా [2 
అంటున్నాడు. అటువంటి స్లితిలో ఫీన్ల ండు (శభుత్వం 
“ విమిబుద్ధి ! ఏమిబుద్ధి 1” అని చెంపలువేసుకొసి రష్యా 
తో 'సంధిచేసుకుంటాను అని (పకటిస్తోంది,. రష్యాకు 
కబురు చేస్తోంది. “ఇక నీజోలికి నేనురాను. నా నేర 
ములెంచకు రష్యా!” అసి (బతిమాలుకుంటూ శున్నృది, 
ఫిన్లండుకు కొంత (పాయశ్నిత్సంకూడ జరిగి తేనేగాస రష్యా 
శి్యవర్థంలో ఫిన్సండు చేరడానకి వీలవుతుందా / పొట్ల 
రును నమృకొని యుద్ధరంగంలో కి దిగినందుకు ఫీన్ల ౦డుకు 
యథాగతి పట్టింది, దాసిమాదిరిగానే రంగంలో కి దిగీకందుకు 
జపానుకూడా “రంగా! రంగా! విదిగతి నావా!” ఆనే 
రోజులు తప్పకుండా వస్తాయి. జపాను యింకా రంగం 
లోకి "పూర్తిగా దిగాలి, రంగూనుమీద ఇంకా ఆప్పుడప్పుడు 
చాంబులు వేస్తోంది. “ రంగంవెడా ! రంగంవెడ్తా !”” అని 
జపానువాడు చంకలు కొట్టుకుంటున్నాడు. కాఫి బర్మా 
లోకి చైనా సేనలు వేగ వేలుగా వొస్తున్నాయి. వైనానుంచి 


బన్రాలోకివచ్చే రోడ్డు యావత్తు చైనా గేనలతో కిక్కిరిసి: 


పోయిందని ఆ రస్తామీదుగా మొన్నవచ్చిన ఒక ప్రయాణి 

కుడు చెప్పినాడు, ఫిరంగి మోటార్లు ఫిరంగులు వైరా 

" యావత్తు అయాధ సామ [తోను యీ చెనానేనలు విధి 

విరామం లేకుండా బన్హైలోకి వస్తున్నాయి, జపాను నేనల 
కే 


యుథ్జ పద్ధతులన్నీ యో శైనానేనలకు యిటీవల ఆయిచేళ్ల 
నుంచీ చాగా అఆనుభవసిద్దంగా బోధ పడినాయి. అటువంటి 
చైనా'సే సనలు ఇప్పుడు బర్మాలో (శువేశించ్చి జపాను సేనలకు 
అక్కడ జవాబు చెప్పడానికీ సిద్దంగా వున్నాయి. చైనా 
“సేనలకు జపాను సేనలకు బెరాలో యుస్టంత ప్పదు. (బిటిష 
(పథాన మంతి చేసిన తంత్రం pis 


ఎవరెవరికి ఎట్టా పోటీ వెట్టి యుద్దకాండ సాగించవలెకో 
బైటిషు (పథానియైన వికొస్టన చర్చిలుగారికి తెలిసినట్లు గా 
ఇంకెవ్వరికీ తెలియదు. ఈ సువో సంగామానికి పిట్లగు 


మూలకారణం, వ్యాధికి * మూలకారణ మేదో కనిపెట్టి 
దానికి నూకైన మందు వ్యాన, లేచా శస్త్రం 
. పొట్లరును పడిన్తేవాలు.. అ పొట్లరును నమ్ము 


కొసి ఉన్న ఇటలీ, జపాను రాజ్యాలు రాజీకీ -రాకదూనవు, 
జర్మానీతో'నేస్త ౦ళట్టిన “రాజ్యాలనే అశ్ష రాజ్యాలని అంటు 


న్నారు. ఈ రక్ష శాజ్యాల కస్నంట్‌. అతయపా[శ చేతికి 
“రావాలి అంయే ఈ ముఠాకు వీఠాధిపతియైన పొట్లరునే 
ఓడించాలి, పాట్లరును ఓడించాలిఅంటే, 


బిటిషావారు 
నూ ఆమరికానారున్నూ తమ బలం యావత్తు ఏక 
ముఖంగా చేర్చి జర్మను శేనలో పోరాడాలి, ఈ మూల 
“సూతం ఈ తం తరహస్యం (బిటిష |పథానమం తియైన 
చర్చి లుగారు చాగాగపించ్చి అమెరికా (వెసీ జెంటయిన 
రూజువెల్టుగారిక్‌ బోథజరివారు. ఆమెరికా (పభుత్వం 
యా రహస్య తత్యం '(గహించింది, మొన్ననే అసు 
రికా (ప్రభుత్య నాకాదళ కార్యదర్శియైన కర్తలు నాకు 
గారు తమ ఆభ్మిపాయ (పకారంగాహడ్యా ఫొట్లరును పీడిం 
చడమే. (పథమ కర్తవ్యం అసి స్పష్టంగా చెప్పారు. ఆమెరి 
కను నేలను ఇంగ్లాండుకే పంపిస్తాము అని |వెసిడెంటు 
రూజు వెల్టుగారుకూడా అన్నారు.. శెట్లును మొదొలంటు గరికీ 
వేయోలిగాని కొమ్మ లుకోట్టితే వంలాభం ? పాట్లరుతో 
యుద్దంచేసి పొట్లరును ఓడించడానికి జపానుతోను, ఇటలీ 
తోను యుజ్ఞం చెయ్యడం (పథానవిషయం కాదు, 


త. భిటిషు బలం అమెరికను బలం జపానుమీద 
ఎక్కువగా (శయోగింపబడటం లేదు. ఆ కారణంచేత 
జపాను ఇపుడు తుపానువ లె పసీఫిక్కు_ 'సనుద్రంలో చెల 
శేగుతూవున్నది, శేపు మన ఇండియా. చుట్టూ సెనన్న 
'సమ్ముద (పాొంతాలవరకూ యా జపాను తుపాను వచ్చినా , 
ఎట్లా వచ్చిందో అట్లాగే పోతుంది. అది 'సమ్ముదఫు 
బ్య ఆటూవంటి టే." యా జపాను తుపానువల్ల అం. 
తగా అపాయంలేదు. అమెరికా సహాయంతో బ్రిటీషువారు 
పాట్లరు ఆనే భూతానికి అక్కడ ఐరోపా ఖండంలో ఉద్వా 
'సన మం తం జపిస్తున్నారు. ఆ జర్థను భూతాన్ని ముగ్ద 
లోకి రి వించి బుడ్డిలోకి ఎక్కించి బిరడా వేస్తారు, 
అప్పుడు యీ జర రీస్‌ నమ్సకొని న బ్చ్వేటిలోపడిన జపానుకు 
పుట్టి మునుగకమానదు, ఈ విధంగా శత్రువును చేదించ 
వలెవ నే మంతం మన్ల [బిటిషు (పథాన మంతి అమెరికాకు 
ఉపదేశించాడు. ఇంగ్లాండున్నూ, ఆమెరికాయున్నూూ, ఉళ 
యలూ యా శ తుచ్చేదెక మర్మత్రముచే యిప్పుడు ఉపా 
సన చేస్తున్నారు. ఇదే విక స్టను చర్చిలుగారు అనుసరిస్తున్న 
కర్పవ్యతం్యతం, విజయ 'సంధాన మం[ళం! శ త్రుచ్లే చైక మం 
శం ! జప! జప! సతతం యుద్ధ సాఫల్య మం తం!” 
మనము చేసే యుద్ధం ఫలించడానికి ఇదే దిన్యమెన మంత్రం 
గనుక 'దీసిసి భిత్యం : జపించండి ! జపించండి ! అసి (బ్రిటిషు 
డ్రశాగ మంతియైన చర్చిలుగారు భాజోటంగా చాటిచన్చున్నా 
రు. మన్యపథాన మంతి (భావం మున్ముందు తెలుస్తుంది. 
194? న సంవత్సరంలో పొట్లరును ఓడించి 1948 వ 'సం 
వత్సరంలో విజయభేరీ మోగిస్తొన ని చర్చిలు (పథాని (తిజ్ఞ 
ఒజేనేడు! తథాస్తు. 


4 యుద్ధ “సంచిక 


[(జనవళి 





వివిధ్‌ యుద్ధరంగాల స్థలి. 


రష్యాలో విజయం, పశిఫికులో విజయ 'సూచనలు. 
నా శానష్టాలు చాల తగ్గినవి. 


పసిఫికు యుద్దరంగమునందలి వ్యవవోరములగూర్చి తీవ 
మగు విమర్శలు బయలు బేరినవి, అది సహజమే. బి"ర 
చాటులు జరుగుతూవుంటాయి. వాటిని దిద్దుటకు ఒక కే 


పద్ధతిగలదు. ఆది డ్రజొభీ పాయం తెలుసుకొని అ కకారం 
వేయు ట్‌. (ప్రజా వతి నిధుల (పభుశ్వములందు ఆనుసరించే 
పద తేయది. బాధ్యతగల నాయకులెవ్వరు యూ విమర్శ 


లకు కోపగించుకొనరు. పఃశిన్సికు సము దొమునందలి యుద్ధం, 
అనే" లింోకు ఇండియాకు కూడ యెక్కువ సన్నిపాత 
మయినది. అందుచే హోంగుకాంగ్కు మలయాల రశుణల 
గూర్చి యీ "దేశములలో సిర'సనము ఎక్కువగా వినవచ్చెను, 
అందుచే ఆ విమర్శలకు సంజాయిషీలు వెలువడుచున్నవి, 


శాసి (పఒంచమంకట జరుగుచున్న యో యుద్ధంలో ఓక 
మూల జరుగుచున్న దాసిసిబట్టి హడలిపో-రాదు. ఇది (పపంచ 
యుద్దమగుట చే "కాలక్‌మేణ కలుగు ఫలితాలనుఒట్టి నిర్ల 
యించుకోనాలి, అన్ని యుద్షరంగాలలోను నా-కందళం 
విమానదశొల ఆధిఖ్యళ్త శాపాడుకొనుకే మితమండలి దేశాల 
యుద్దప్య్యూవామయి. యున్నది. రష్యా లిలియాలలోను 
ఇంగ్లాండులోను విమానశ క్తి అధికంగనే యుంటున్నది, 
సాకాదళచర్యలంద్రు శ (తువునకు నాకా మాగ్టాలు లేకుండా 
జేసి కముచాకలు, కటు స్థ దేశాల నాకలు యభేచ్చగ (పయా 
ణం చేనుకొనుటకు అవకాశాలు కలుగబేయుట ముఖ్య 
మయినది, శ తురాజ్యా లకు నాకామార్లలు కాపాడుకొన 
వలసిన బాధ్యత ఒక్క లిబియోవద్దన్కు వీషియా ఆగ్నేయ 
దిక్కున మూత మేయుండ, మ్మి తమండలి |గాజ్యాలకు ఆనేక 
"వేలమైళ్ళవరకు దూరదూరాన వ్యాపించియున్న నాకా 
మా గ్దాలను రశ్షించుకోవలసిన బాభధ్యకక లదు, వాటిని 
శాపలాకాయవలసిన పసి శాల కస్టమయినది, 

అట్లాంటీకు యుద్ధం, 

ఆట్లాంటికు 'సమ్ము దముగందు 1941 వ 'సం॥ (పారం 
భంలో సాకలనష్ట్రం యించుక అందోళన కరంగానుండినా 
యా యేడు [పారంభంలో చాల 'సంళ్ళ ప్రిక రమగు మార్చు 
వచింది. గరసాం ంత్య భాగంలో (చంయాణంచేయు చాకల 
గుంపువై శృతువులచాడి నాలుగోవంతు త్టైను.  (పయాణ 
రశ్తుణలు యిక్కు_వచేయుటచేశను రాయలు విమానములుు, 
'సబుమెనై నులు ఎక్కువ తోడ్చడుట చేతను నాక అనష్ట్రం 
త గ్పెను, వర్తక సాకలపైనుండు అతివడిగ పోవు ఫెటరు 
వీరూనాతు శ తుభ్రల చాంటరు విమానాలను పడగోట్టుచుండేవి, 
సాశలనష్ట్రం 1941 వ 'సం॥ వీపిలు 'సంఖ్యలకు పాలాంకం 
సంఖ్యలకు 100 : 8 వంతు వ్యతాసంగలదు. శత్రువుల 
"పెద్ద యుద్ధనౌక బిస్మార్కు_ ముంచబడు లేగాక్క స్కారను 
జోరు, గై సొనావు, డింను యుజెను ఆను మూడు యుద్ధ 

నాకలు (బెస్టుశేశలో కొన్ని శైలలసుండి కదలకుండా 
చేయబడినవి. అగు మాసం 'సరికి శ్మతువులకు అవోరం 
నీనుకపోవుటకు గూడ నాకలు ఉండవు” అని జర్మను 
శేడియో "నే నూసంలో చెప్పింది. కాని ఎనిమిది నైలలు 
గడచిన పిమ్మట గూడ అమెరి కానుండి అనోర పదార్థముల 
చాకలు సురక్షితంగా ఇంగ్లాండు చేరినవి, అదివరకు 10 
లవ్షల టన్నుల సరకు చేరింది. కనడా గైనికదళ్లములు 
ఐదున్నుు మ శిశ్లణపొందిన "వేలకొలది _వైమానికు 
లును అన్షల కొలది టన్నుల యుద్ధ సాభఘ్మ యు ఆమెరికా 
నుండి 'ఘురక్షి కంగా ఇంగ్యాండు చేరెను. రాయలు నౌకా 
దళిమువారు శే. తుఖ్బల జలోంళ గ్లాములను ఆంత 'నేర్చున 


తస్పించుకొనుట్‌ గాక్క నాశనం గూడ చేసిరి కనుక్క యిపుడు 
అట్లాంటికు 'సమ్ము దంలో 100 స్ట్రీనురుల గుంవుకూడ 
"శ్చేనుంగా శయాణం చేయగలదు. మందు గనులను తొల 
గంచు నావికులు 25,000 మంది సుమారు 4,000 గనులను 
కని పెట్టి నిరుపయోగ మొసర్చిరి. 


అఫికా, యూరసు, మధ్య సముద్రం. 
యూరోపు అ ఫీకాలముథ్యన న్న సమ్ముదోచునందు ఇటలీ 
అధిశారం కీణించిసోయింది, ఆడ్మిరలు క సీంగునోముగారు 
ఇరీీటింయయ్మా సోవ లీలాండ్యు ఇతోవి వీయా సిరనెళొలను 
(భిటిమవారి స్వాథీనమునకు తెచ్చిరి. లిబియా యుద్ధం 
(ప్రారంభం కాకముందు, ౪ 'సమ్ముదంలో శ తువ్రల సె 


కాకలు రోజు కొకటి చొప్పున , ముంచబడు చుం'డెడివి, 
లిచియా యుద్దం (పారంభమయినాక శ తురాజ్యాలసరకు 
లిబియోకు నూరులో 60 వంతు కూడా కశేరుట లేదు, 
టాబుకు శేవును' శ తువ్రులు 245 రోజులు ముట్టడి చేసినా 
అందలి సైనికులకు 'స్రము ధ్రమార్లమున టిటిషు నోవలు సరకు 
సె జీయుచుండ గ ల్లినవి, దానిబట్టెయే ఆ పాంతమున 


ిటిష నాకాధళ్లశ క్తి ఎంత యుక్కువగనుందో రుజువగు 
చున్నది. 
రష్యా విజయము, 

రష్యా విజయములగూర్చి వేరుగ చెప్పనక్కరలేదు. ఇ 
లికె దాగౌసియున్న శృతువును యింకావెనుకకు తరిమివే 
సిరి, అచట ఫ్మిబవరి అఖరువరకు అమీతమగు చలి మంచు 
చాథయుండును, అది రవ్యనులకు అలవాటే కనుక నాజీ 
శ్మతువును యింకా పడమరకు కరిమివేయగలరు. కాగి 
జర సీకి చాల సదుపాయములుండుటచే ఎంత కాలంలోగా కేరి 
మువేయగలరో చెప్ప వీలులేదు. రష్యా తిరుగు చాడివలన 
తనకు కలిగన పరాజయముచే ముందేమి బీయాలో తోచక 
పొట్లరు చిక్కులునడుచున్నా డు. తన సేనలను స్పెయిను 
ద్వారా లిబియోామీదకుగాన్సి టర్కీ. మీదుగ కాక సను పైకీ 
గాసి ఉంపలేకుండా వున్నాడు. ఇవుడారీతి చాడీ (ప్రారం 
భించినచో రష్యాతో పోరుచున్న తన సేనలు మరింత పలుచ 
బడి యింకా వెనుకకు కరిమి వేయబడ గలవు, 


పశిఫికు యుద్దం. 

పశిఫికు 'సమ్ము దమున్రందలి యుద్దం మితమండలికి అను 
కూలంగా లేదు, రష్యాకు లిబియాకు విహానాలను యికర 
"సేనలను బిటను అమెరికాలు పంపవలసివచ్చుటచే పసిఫికు 
నందు శిబిరరక్షణ ఉండవలసీనంత దిట్టంగా లేదు, ఇతర 
యుద్ధరంగాలలో విజంరాలు పొందుచున్నందునను, ళరిమా 
రృవలసిన శతువర్గంలో అందరికన్న పెద్ద శతువు జర్మనీ 
యెథటశితను పీకి కులో ఓటమికి అంతగా నిరుతక్నాహ పడ 
రాదు. పశిఫికు యుద్ధం ముఖ్యంగా నాకాశక్తివై ఆభార 
పడియుంది.. వినూనదళం సహాయంతో కూడిన సౌకాశ క్రీ 
యే యో యున్ధాన్ని సంకృృష్తి వీకరంగా ముంచ గలదు, 

"ఎరళ్‌ వోర్చరు వోవాయిలలో విశేష నష్ట్రమున్ను, 
ిన్సు ఆఫ్‌ "వేల్పు, రిపల్పు యద్ధనెకలు ముందుగ ముసి%ి 
పోవ్రటయ్యు ఇంగా డు ఆమెరికాల రక్షణ! శ్రేణిని యించుక 
బలహీన మొగ రించెను జపానువారి పెద్ద యుద్‌ సాకలను 
ఆమెరికా బిటి సాకలు (శస్తుశం యుదుర్కొన జొలకు 
న్ని మొదట మోసంచిసి దొంగ చెబ్బకొట్టిన ఫలితం 
“ఫార్తిగ వినియోగింఛుకోనవాలని జపాను యత్నించుచున్నది. 


1942] 





యుద్ద సంచిక 
ఛు 


పెద్రవిన్నీ ' ఇదివరకు వాటికం కు మేలనవిన్నీ అయిన ట్రటిసు 
భాంబర్దుః 





రా. వా. వీమానశాఖవా9వలన ఉపయోగెంవబడుచున్న యం (తొలను దూనుకొనిపోయే 2,000 ల 


పనుల బాంబు. ఆకారంలో 


పెద్దది కాకపోయినా యా బాంబు మికిగాలి నాశ్‌మఘుశేయగలదు, 


బర్మువెన యం(కాలగుండా భూనుకొనిపోవునట్లు యిది నిర్చెంవబడ్డది. 


ఈ పటము తో. యంతాలను ధూనుకొనిపోయే 2,000 అ పొనుల (పిటిను 


బాంబు నలదు, 





వరకే ఇండో చీనాయందు 'సమీకరించింయంచిన సేనలను 
టాంకులు విమానాలను జపాను యివుడు ఫీలిప్పిన్సు 'సర 
వాక్కు డచ్చి తూర్చుదీవ్రలకు ఆనేక చోట్లకు చంవివే నెను, 
తాయిలాండును స్వాధీన పర చుకొనుటచే సులయావె దాడి 
చేయుటకు వీలరొ్య్యను, 

మితనుండలి నేనానాయకుల ఎత్తుల ననుసంంచి సోకా 
దళచర్య లేవయిన పారింఫ్గించేవరకు పసిఫికు సముదంలో 
యిప్పటి దుస్థి లి హాటక ఎంత కాలం పట్టుకో చేష్పజాలం, 

ఆమెరికా ద నౌకాదళం ఎచాటనోో రహస్యంగా నుం 

చబడొను. కాసి యో దిగువ ఆంశములు ఆశొ జప్రకము 
లుగ నున్నని 2: 

1. బరా దాడివచ్చిన జపాను విమాశాలను రాయలు 
విమానాలు 'సులభంగా తరిమి వేస్కి నులయా తాయిలాండు 
లవెగూడ తిరుగు బాడు లూనరించినవి. 


2. జపాను సేనలు వివివ (ర ఇదరియున్నవి. 
ఇాంచ్చావద్డు ఛా 'నేవలు జపాను 'నేళలవె అద్భుతము న 
మును "బదీసినవి. 


ల్‌. ఆస్టైలియా రతుణకున్ను బపిఫిరు (పాంత యుజ్జరం 
గయులకును కొత్త త సేనలు ఆయుధాలు బీటీన ను అమెర ల 
నుండి చాల త్వరలో వచ్చుచున్న వసి ఆస్ట్రేలియా నాకా 
మంత్ర తి నూకినుణారు గత అదివారం అలిపి 


4, tg 'దేనానాయకుడు. జనరలు గర్‌ 
సింగపూరు శప్పక రక్షింపబడున సీయు 
యితర [పాంతాలలోవ లనే యిళచటనూాడ మితమండలికి 
అనుకూలంగా నం తప్పక నూరగలవసెయు, అమెరికా 
(బిటన్కు చీ్‌శ్రా డచ్చి సేనలు ఏీకసనాయకి తే ఫ్యమున పోరాడుచు 
నవి గావున విజయం సిశ్నయమనియు సం . 


స్నాసీ సే "నాలుగారు సి 





విదేశాలకు పోయిన ఫారతీయ 


సేనలు, 


గత యేడు కీర్రివంతంగా పోరుట. 


ఇండింయానుండి పోయిన “సేనలు వివిధ యద్దరంగాలలో 
బవ కేర్పివంతంగా పోరాడినవి. అ ఫేకాలో నేకినైకా 
యందు వావెలు నేనాసి (సారంభించిన దాడియందు ఆవి 
(కథమమున పాల్ళొనిన వి; తె ర్వాత తూర్పు ఈ ఫీకాయందు బిటి 
షు స్నాసూజ్ఞు సేసలజో కలసి ముసోలిని సా మాజ్యమును నాశ 
నం చేసినవి; అటు వేరుబాత పడమటి యెడారియందు జర్మను 
టాంకు దళముల "నైదుక్కొ_ని (వమాదం తవ్చించినవి. ఇరా 
క్కు సిరియా ఇరాను మూడు దేశాలలో ఆత-రాజ్యాల 
క్కుటలను ముందే గుళ్చించ్ది ఆది వారి వనంకాకుండా తప్పేం 
చినవి ఈ చర్యులన్నింటి వివరములు 'సం్మ గహంగా యూ 
దిగువను తెలుపబడినవి, 


ఆ/ఫి కౌ, 

ఫాంను శ తుఖ్రలకు లాంపోశానే ఇటలీ యుద్దంలో 
దిగుట చేత, ఈజిప్లు దేశౌాసికి ముష్పు చేరువయింది. ఫై 
నికి “పూర్వమే ఈజిప్టులో భారతీయ నేనలు కొన్ని యుంచో 
బడినవి, వాటికీ అదనముగా మరికొన్ని "నేనసలు భంప్ల 
బడినవి. ఆకయును మరికొస్సి (జటివ్లు సేనలును 4 వ 
ఇండియను డివిజను నేనయు ఈజిన్టునుండి లివియా జడమటి 
ఎడారికి ఇటలీ యుద్ధంలో చేరగానే పంపబడినవి 1940 
వ 'సం॥ 'సెక్టంబరులో ఇటలీ నేసావాయకుడగు (ేజియాని 
ఈజిప్టు pa (పారఠంభించెను. కాని సిదిబరాని వర్‌ "కే 
శాగలైను. తరువాత డిసంబరులో చావెలునేనాసి తిరుగు 


రజా 


6 యుద్ద సంచిక 


(జనవరి 





చాడి (పారంగ్శించెను. భారతీయ నేనలు భిటిషు సేనలు 
శిదిబ-ాసి చుట్టునున్న శు శపిరాలను వశపరచుకొన్నవి, 
భారతీయదఖలో కా రోజులలో 20,000 శృతులను 
శెదుచేనేను, అస్ట్రేలియాదళములు సిదిబరాని వూరునేపట్టు 
కొన్నవి. _సెరనెశారాష్ట్రం అంతా వశంచేసుళా చేవరకు 
చాడీ కొనసాగను, 

సిదిబరాని శరువాత్క 4 వ భారతీయ దోళ్లము తూర్పు 
అఫిశాకు మార్చబడెన, అచట ఆధివరకేయున్న ర్‌ న 
భారతీయ దళం, సుడాను సరిహద్దును అత్యధిక- సంఖ్యగా 
నున్న ఇటలీ 'నేనలనుండి రతీంచుచున్న చిన్న (బిటిషు 
నుడాను నైనిక దళ్లములకు 'సహాయం చేయుచుండెను, 
1941 వ సం! జనవరి 19 వ తేదిన భారతీయ 4వ, 
ర్‌ వ దళములు ఇర్మీటియాదాడి పారంభ్ళించినవి. జనవరి 
24 వ లేదీన మన సేనలు ఇటలీ సామాజ్య చేనలు శ్‌ 
చెటాలియనులను శేరావద్ద నాశనం చేసినవి. మిగలిన ఇట 
లీనేన అగోరదటు బరూటులవద్దకు పోయెను, ఈ రెండు 
చోట్లగూడ త్మీవమగు యుద్దం జరిగింది, మొదటిచోట 
చేర్చువల్లను, లెండోచోట కేవలం శ్రైర్య సాహ'సంవల్లను మన 
వారు ఇెలిచిరి. తరువాత ఇటలీవారి కొండ శిబిరమగు కశేను 
పట్టుళానుటకు ఫోటీ జరిగెను ఈ కొండనగరం ముట్టడి 
అన్ని ంటికన్న కస్ట్రమయినది, ఛారతీయ చేన యిక్కడనే 
యెక్కువ హిటుబ డెను, దానిని చశపరచుకొనుటకు కొంత 
శాలం పక్టైను. మార్చి 27 వ శేదిన కశేను పడీపోవుటతో 
ఇఇటాలియీను తూర్చు ఆఫ్రికా స్మాచూజ్యం 4థిలమయిన కే, 
చాసి అంతం ఎంతో కాలం పట్టలేదు. అదివరకు ఏడాది 
(కిందట శ తువశమయిన | బిటిషు సోమలిలాండ్కు బెర్బ-రా 
ప్రురములందు అపుడు రక్షించుటకు పోరాడిన పంజాపీదళ మే 
యిపుడు ముందుగ (పవేశించెను, తూర్పు ఆఫ్రికా సైనిక 
దళంలోవుకుపోయునుః మ'స్సావా రేవు చేరువగనున్న మందు 
గనులను |బిటిషు ఇండియను నౌకలు తెలివిగ చాటినవి, 
ఆ "రాష్ట్రము సులభంగా వశమయింది. ఆ పైని అబిసీసి 
యాక్‌ దాడి శెండు నైపులనుండి (ప్రారంభ మయ్యెను. 
అభిఫీసియాలోనున్న డేశీయ సేనలు మన నేనలకు స్వాగత 
మొ'ససంగనవి, అచట శండవకొండ శిబిరమగు అంబ ఆలా 
పాకాన క కొంత త్మీవయుద్ధం జరిగెను. చివరకు ఇటలీ 
చేనానియగు అయాస్టాడ్యూకు భారతీయ | బిటిషు దహీ ణా 
థొ సమిష్టి నేలకు లాంగిపోవుటతో తూర్పు అఫిశా 
పతనం వక్‌ అయింది. 

భారతీయ 'నేనలను అవసరమున్న యితర యుద్ద రంగా 
లకు పోళటకు ఇప్పుడు పంపరీలయ్యిను. అఫుడే భారతీయులు 
కొందరు పడమర ఎడారి యుద్ధమున ౦దు పొల్గొనుచుండిరి, 
శీ వ మోటారు కావలీ (బిగేడు ఎల్‌ మి చిలివద్ద ఇిలచి 
శతువును నిరోధించుటచేత స్మామాజ్య "నేన (పథానాంగమ 
టో బుకుచేరి దాగి "కాపాడక లి గను. టోబుకు రత్‌ణ 
యందు మొదటి ఐదు నెలలలో భారతీయులే ఎక్కువ 
(సాథాన్యతే వహించిరి, అఫిశా యుద్దరంగములన్లి 06 
యందు మొత్తం భారతీయు సెనికులు 6, 800 న్యూతమే 

యపడికి, హరిలో 830 చనిపోయిరి. శ్నతువు 
మ. లకు వెగా సైసికులను నష్ట్రపోయెను, 
ఇరాక్‌ . 

ఇంతలో ఇండియా రక్షణకు (పథానమెన యింకో 
"దేశంలో భాం లు సేనలు పోరు 'సల్పవలసివచ్చెను. ఇరాకు 
పథాసియగు రషీ చాలి జర్మను వాగ్దానాలకు మోసపోయి 
ఒడంబడిక |పశారేం ఆమ చేశంభోనుస్న బ్రిటిషు. నేనలను 
ఎదికించి తాను జర్మనీ పతీమయిన ట్లు (ప్రకటించెను, అతని 
పరిపాలన మూన్నాళ్ళ్‌ ముచ్చటయింది. పాల స్టీనానుండి 
ఒక సెనికద శం బ్మసానుండి ఇంకో సిఫికదళంవచ్చి అకతసి 
"సేనలను ఓడించెను భారతీయ గేనలు యీ దేశంలో 


ఎక్కు_.నయుద్దం చేయనవ'సరం లేకపోయెను, కాసి పోలీసు 
పనులు మతం చేయుచుండిరి. ఇరాకులూో సైన్యాలను 
డివించే చాధ్యత ఛారత నేనా ధిపతికి ఒప్పగించబడెను, 
కనుక భారతీయ సేనలకు యా చాడియందు ఎక్కువ గోద్ద 
యుండెను. తరువాత ఇరానుగూడ భారత నేనాధిపతిశే 
ఒప్పగంచబడేను. ఇరాకులో. తిరుగుచాటు అణచివేస్పి 
న్యాయమగు కరిపాలరు్సి స్థాపించిన తరువాత మన 'నేనలు 
అచ్చటి పిస్థితుల కలవాటుబడి స్థిరంగానుం డెను, ఇ చాకునుండి 
సిరియా కోసారి ఇరాను కొకసారి వారు చాడిపోవంసి 
వచ్చెను. 
సిరియా. 

ఇరాకులో రషీచాలి (ధో వంచేసి సిన వెంటనే విషిఫాంసు 
(శళుత్వాసికి లోబడియన్న చిరియాలోని విమానాశ్రయ 
ములను జర్మను చేనలు ఇరాకు దాడికుపషయోాగంచుట 
కొసంగబజెను ఈ రీతిగా జరుగనిచ్చిన యింశా ఎక్కువ 
(శమాదం 'సంభవించునని స్వతంత్ర గాంచి (బిటిము ఇండి 
యను "సేనలస్నికలసి సిరియా వైకిపోయినవి. సిరియా 
ముఖ్యపట్న మగు డమ'స్క_సునకు బెరూటునకు భారతీయ 
చీనలు పోరి స్రీనానుండి తీరంమీదుగ పోఖ్రుచుండగా అనేక 
చోట్ల శతు. "నేనలు సిరోధించినవి. కెండు భారతీయ 
'బెటాలియనుల సెసికులు డమ'స్క_సు విమానాశయమగు 
మెచ్చి వద్ద అమ్భకమగు పోరుసలిప, స్య్వతం త (ఆంచి 
శేనలు 'డమస్క_సేను వశ పరచుకొనుటకు తోడ్చడినవి, ఆద 
భములోధి ఛాగతీయ సైనికులను ఆఫీసరులను, | బిటిషు ఉద్యో 
గులను విషీ (పభుత్వంవారు 'సంధి షరతులగు విరుద్దంగా బంధిం 
చియుంచిరి, "కాగి తరువాత ఒత్తిడి చేయగా విడచిరి, 
ఇంతలో ఇ-రాకునుండి ఉత్తర సిరియానుండి భారతీయ నేన 
లువచ్చి, టర్కీ సరివాద్దు జేరువనున్న విషీశిబిరాలను వశ 
కరచుకొన్నవి. శాక్ట) ముఖ్య పట్నమగు వాసాచికూడ 
వశమయిన ౦దున Men, వెనకనుండి ఎసరుతగల్కి 
నాల్టు రోజులలో 'సంధికివచ్చిరి. 


నులంయా, 


పడమరను ఈజిస్థులో వలెనే భారత దేశపు తూర్పు రకుణ 
శశయగు మలయాలోగూడ యుద్ధం పకటింపబడక 
ముండే 1989 వ 'సం॥ ఆగాన్టులోనే భారతీయ నెనిక దళ 
మొకటి యుంచబజెను. తరువాత ఒక నెలలో అనేక 
శాకలలో కొత్త త చేనలు పంపబడినవి. క్యరలో మలయా 
లోనున్న |బిటిషు ఆస్ట్రేలియా మలయా సిపాయిలకన 
భారతీయ సిపాయాల సంఖ్య హెచ్చయ్యెను.. అక్కడకు 
పోయిగప్పటినుండి భారతీయ నైసికులు కొ తరకం యుద్ద 
"సామ యంత్రాలు వాడుక “కశయటయందు శరిఖీదగు 
చుండిరి. అంలేకాక అడథ్రృలలో యుదం చేయటకూడ 
"నేర్చుకొసిరి, స్ట 

చిన్న “టామీ గన్ను 2 కట్టుకొని డొంకలు చెట్టు నరుకు 
కొని తోవ చేసుకుంటూ, శత్రువులకు తెలియజాలసి దొంగ 
దారుల నుజయో?'స్తూ తాయిలాండును డి -రాదలచిన 
శతు (జపాను) సేనలకు గొజ్బ నిరోథం గల్టించగలరు, నుల 
యాలో విశేషంగా అవార ళచార్లములు మందుగుండు 
చేహార్నబడియున్న వి. అం చెక్కు_క భాగము ఇండియా 
నుంచి పోయిన బే. యుద్ధరంగంలో నిలచిపోరుటకును, శు 
చాడి నైదికించి సిలచుటకీను, విమానాలను కానే ఫిరంగులు 
వాడుట, నదులపై సేనలను నడిపించు బ్రంజినీగింగు కసి 
యితర పనులన్నింటికి శిక్ష ణము భారతీయ సైనికులకు ఆచటు 
ఆనుసిత్యం ఒసంగబడుచున్న ది. భాాత సేనలను చూచినవా 
రందరు వారిని అమోఘంగా పొగడుచున్నా రు. 

వింగుకాంగు బా, ఏజెను నగరాల రశ్హణయందు 
గూడ భారతీయ సేనలు ఎక్కువగ పొల్ళూనుచున్న వ, 


1942] 


యాద్ధ 'సంచీకో 7 





'సైన్యానికి ఆధునిక యంత్ర సామగ్రి. 


"నేటి యుద్దం _పారంభృమయే'సరికి ఇండింయాలోనున్న 
సైన్యం ఎక్కువ భాగం పాత మాదిరిగానేయుంజేసు, కాస 
ఆధునిక యంత సామ (క్రొ త్త ;రకం ఫిరంగులు టాంకులు 
మున్నగునవి శేకుండెను. శాంతి సమయంలో పనులు 
చేయుటకును సరిహద్దు కొండజాతులతో యుద్ధాలకును తి 
యుండెనుగాస్సి యూరోపు నైనిక సివవోలను ఎదిరించుటకు 
తన "సాధనములు లేకుండెను. 19ిర్‌ వ "సంవత్సరము 
నుండి అంతన్థాతీయ చైసమ్యాలు హెచ్చు చుండుటచేత చెటు 
ఫీల్ణు వివారణ 'సంఘం నియమించుట జరిగంది, ఈ 'సంఘం, 
భారతీయ సైన్యాన్ని ఆధునిక యం తసామ ౫ “పూర్తిగ గల 
నన్యంగా మార్చి వేయుటకు శన విథానం 1989 వ 'సం॥ 
ఫ్మిబవరిలో నసూచించెను. అదివరకు గ్నురపు రౌతు దళ్ళ 
ములు యిపుడు యంత సామ దళములుగ మారవ లెను, 
కాల్బలము యుడ్ధ మోటారు దళ్ళముగ మారవలసియుం డేను, 
ఆందొకటి ఇండియోయొక్క_ దూరపురక్షణ శిబిరాలకు, 
ఆంటే ఇరాక్కు మలయా*లవంటి స్థలాలలో పోరాడుటకును, 
ఇంకొకటి చేశంలోవుండి 'దేశరతణకు తగినట్లు శిక్షణ 
యొసంగబడన అనని చెటుఫీల్లు కమిటీవారు శిఫార్సు చేసిరి. 
.చేశరన్షణ దళ్ళమునకు యం కసామ్మ॥ తక్కు_వగ ఉండా 
లన్న్హాా దాసికి మోటారుబంధ్లు మోటారు నైకిల సై చిన్న 
నైకిల్సు అనేకం కావలసీయుంజెను. ఈ 'సరకంతా ఐబేం 
జ్లలో తయారు ఇసి తరిఫీదు 'పూర్చి చేయాలని నిర్ణయించ 
బడెను, ఖర్చులో ఎక్కువ భాగం (బిటిషు (ప్రభుత్వంవారు 
భరించి మిగలన దానికీ బుణమిచ్చుట ౩ గూడ అంగీక రించిరి, 


ఈ కాశ్యాలన్ని “పూర్తికాకముందే యుద్దం (ప్రారంభ 
మయింది. అందువలన సేన్యానికి యం్మత సామి అతి 
వడిగా చేహర్చవలసిన అవసరం ఎక్కు వకాగా, ఆయం 
(శాలు వాటిని శయారుశేనే ఇసిముట్లు బండ్లు వచ్చే ఆవ 
కాశాలుగాడ CN పోయినవి. 
సారి జరుగుచుండుట వే బ్రిటిషు (చ్రభకత్వం ఇండియారు పంప 
గల్లినది తస్బిపోయింది అంతేకాక విదేశపు మారకపు గేట్లు 
"పెరిగినందున ఉత్పత్తి త్మపోయింది, అమెరికా తటస్థ 
చట్టం గావించి ఎగుమతి చేయనందున ఇంగ్రాండునరు కావల 
సిన సరకు కటస్థ చేశాలద్యారా తెప్పించుకొనుట కళ్ట్రమ 
య్యును. ఇండియాలో ఉన్న కొద్దిపాటి యద్దసాన్న్ము్న పరి 
(శమలకు ఆధునిక సౌథశ ములు లేవ. ఇశర వేటు పరి 
(శ్రమలు మైసవావస్టయందున్న వి. ఆ పరి శమలయందు 
ఉత్స త్రీ (పభుత్వమువారి ౫గరాకీటై ఆశారపడియుందును, 
ఇదివరికట్టి రాకీ లేకుండెను. జెటుఫీల్టు కమిటీ "కార్య 
కమమే యింక కొంచెం ముందుగ సిర్ణయింపబడియుండినచో 
చాల మార్చు కలిగియుండెడిది. అయినప్పటికి యుద్ధం 
(ప్రారంభమయిన కొద్ది నెలలలో నే 20,000 వివిధ రకాల 
యుద్ధ సామ్మగి ఇండియాలో తయారగుచుంజెను, 


మోటారు యం(తాలు, 


మోటారు ధళ్ములను తయారుచేయు. విషయమున 
బాల తిబంధకశాలు చాటవలపియుం డెను, యంతసా 
మ లేదు యంతాలు మరమ్మత్తుచేయు పరికరాలు లేవ, 
పసి చేర్చిన "నేర్చరిలగు పనివారు "బాల శ్రక్కు_వ, కావున 
విదేశాలనుండి మోటారు ఇంజనులు శేసీను శెక్వించ్కి సై 
కప్పులు ఇండియోలో కట్టించుట, వేరువేరు యో త భాగా 
అను వైనుండి తెప్పించి ఇండియాలో ఆతికించుట చేసిరి, 
1940 వ సం॥ ఆఖరుసరికి రవానా మోటారు (ట్రక్కులు 
యనా రీతిగ కొన్ని వందలు కయారపజ్ర్యశూ వళ్చాయి. 
సైన్యానికి యుద్ధ్యపారంభంలో లభించిన మోటారు బండ్లకన్న 


అనేక చోట్ల యుద్దం బే * 


అరు శెట్లు అధికంగా అందుచుంజెను, 


ఆప్పటినుండి 
ఉత శి మరీసెరిగింది. 


సరియైన 'సంఖ్యలు చెప్పుట అనుచికము శాసి గత 
ఏడాదిలో ఇండియాలో ఖృతృత్తి అనేక రెట్లు అధిక 
మయింది. ఒక వుక్సత్తి సానంనుండి “పె విధమున 'సమకూర్తి 
ఎ చ @ 0 చ 
బడిన మోటారు చేసీలుగల స్పెషలు రైలు కొద్దిరోజుల 
కొకటి చొప్పున పోతున్న ది. 


ఈలోగా ల్లండియోాలో ఉక్కు పర్మిశమయందు ఆతి 
వడిగా పరికోథనలు జరిపించి అదివరకు తయారు చేయనటథటు 
వంటి ఉక్కు, కొవచం కేకు తయారుచేయుట ప్రారంభ 
మయింది. 1940 వ సంవత్సరం ఆఖరు మూసాలలో 
బిటనులో కయారయేటటువంటి కవచపు ఉక్కు. కేకు 
ఇండియాలోగాడ తయార గచుండెను. అందువలన ఉకు 
కవచం రష్టణగల అయుథ మోటారులను తయారుచేయు 
టకుసాడ వీలక్యును. | 


ఆయధాలను మోసుకపోయే పోోటారు బండ్లను శాలు 
దొరల గత వత్సరం [ప్రారంభములో తయారు చేయుట మొధలు 
"పెట్టి భారత దేశ రైల్వే కం'వెనీల క-రాగారాలు అతివడిగా 
చాల యెక్కున తయారు చేయసా?నవి, జాచాక్య 
వంతులగు కొందరు పెద్దలు యా పనికై చంచాలుకూడ 
యిచ్చిరి, అనుభవంగడించిన కొద్దీ (కొత్త రకములు తయారు 
చేయబడుచున్న వి, ఇపుడపుడే ఇండియాలో. తంయారేన 
'సకివచ యుద్ధ మోటారులు వి దేశాలకు పంపబడినవి. 


ఫిరంగులు-ఆయు ధాలు. 


రౌతు దళములకు మోటారు దళ్లములకు యంత సాధన 
ములు యెట్లు అవసరమో ఫీరం% దళ్రాలకుగూడ అయే అవ 
సరం. (ప్రభత్యంవారి ఆరి నెన్ను కర్హాగా రాలలో నిర్భయం 
(ప్రకారము 7 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి యంత సామ 
ఆమర్నబడిను. బరువైన ఫిరంగులు తయారవుచున్నాయి, 
గత యేడు ఇండింగూలో సరి కొ తృ రకముల నేల ధీగంగులు 
అత్యధికముగ తయారుచేయబడినవి, మన ఫ్యాక్టరీలలో 
తయారుచేయ లేనటువంటి "పెద్ద రకం ఫిరంగల మరమ్మత్తులు 
చేయడానికి వీలగు యంత సౌమ ౫ అమర్చబజెను. ఎగుడు 
దిగుడు (నదే శములందు వడిగా యం కపుబళ్ల ఛే యీడ్య 
బడుటకు థిరంగులనీడ్నే బంశ్లు తయారు చేయబడుచున్న వి, 
చాంబులు, మందుగనులు జలాంతన్హానులను నుంచే జెన్త 
ఛార్జి (పీపావంటి గండ్లు) ఇంజనీరింగు సామ్మగులు అనేక 
రకములు ఇండియాలో యిక్కు_వగ తయారవుతున్నాయి, 


ఇంళవరకు విదేశాలకుపోయిన భారతీయ "నేనలక్కు వారి 
కున్న యంత సామ ౫కి తోడుగ (బిటీషు స్నామాజ్యం యంత 
సౌమ్మగి కొంత పంపవలసివ'స్తున్నది. యుద్ధ శిబిరాలకు 
చేరువగనే ఛారికి అధునిక యం తాలను వాడుటయందు 
_్రైయిగింగు ఒసంగబశుచున్న ది, పరికరాలు ఆయుథో 
సొమ్మగ తక్కువగనున్న ంత కాలం యా పద్ధతే వ్రుషయు క్ష 
మైనది లాభకరమైనది "కావచ్చును. కాఫి యిట్లాగే 
యెంతకాలమూ యుండదు. ఇండియాలో యుద పరిక-రాల 
వుత్సత్తి 'చాలపెరుగుచుండుటచేత ను తూర్పు * ీశాలన్సి 
వుత్న త్తి చేయుచుండుట చేతను, ఆమెరికానుండి విశేవంగా 
'సరకువచ్చుచుండుట చేతను అతిత పరలో ఆతీ.-రాజ్యాల యుద్ధ 
సౌమ్మ్గని మన సామ్మN మించిపోగలదు. త్వరలోనే 
ఇండియోానుండి ఎేన్యాలు ఆధుసిక యంత సామ్మN అన్ని 
రకాలశాటితో విదేశ యుద్ధ రంగాలకు "వెడలగలవు, 


యుద్ధ సంచీక్‌ 


(జనవరి 194% 





భారత దేశంలో ఆయుధముల నిర్గాణం. 


అన్ని రకాలు ఇపుడు ఈ దేశంలోనే తయారగుతున్నాయి. 


యుద్ధం |పారంభమయ్యే రోజులలో | పభుక్యమువారు 
మందుగుండు ఫాక్టరీలను ఆధిక మొనర్చుకా నే కార్య (కమం 
లోవున్నారు, అంతకు “పూర్వం ఈ దేశపు సెసిక 'సన్నా 
హపరి స్థితుల (పలే-కంగా విచారణచేసిన జేటుఫీల్టు కమిటీ 
వారు ఇందుకుగాను రూ 4 కోట్ల వెచ్చింపవలసినదని 
(శత్యేకంగా ఒక "కార్య (కమమును తయారుచేశారు. అది 
పూర్తి అయితే ఆయుథ సామ్మగ శుక్సేత్సి నూటికి ₹0 వం 
తులు "హాచి, యుండేది. "నేటి యుదాలలో నవుపయో 
గంపబడుచున్న కొ ఆయుథాలలో చాల భాగం ఈ దేశం 
లోనే తయారు చేసుకొన గల్పియుండే వారం. ఈ కార్య 
(కమం 1941 న 'సంవత్సరం ఆఖరుకు “పూర్తి అయ్యేది. 
అందులో కోన్ని పనులు న్మూత్రం 1942 వ సంవత్సరంలో 
పసి (పారంగ్గిం చేవి, ' శాఫి యుద్దం (పఫారంభంకాగాన్సే 
వాటఫీల్టు కమిటీవారు "సూచించిన వేగాక్క మరి కొన్ని 
ఫా క్రరీలన గూడ నిర్మించుటకు ఏర్పాటు జరిగింది. 1940 
వ 'సంవత్సరంలో | బిటిసు (పభుత్వం వారీ చేశాగికి పంపిన 
“సజు మిషను” వారు మరికొన్ని “ఫాక్టరీలను నిర్మించ 
వలెనని చెప్పారు, వీసి అన్నిటి ఫలితంగా రూర్‌0 
లశ్రల వెచ్చించి (వభుత్వంవారిపుడు ఇదివరకున్న ఫాక్ట్ర 
రీలను పెద్దవి చేయడ మేగాక్క ఇాల కొత్త ఫాక్టరీలనుగూడ 
ిర్మింశారు. వీఫిన్తైన ఖర్చునంతను | బిటిష (పభుత్వంవాశే 
వహించారు. ఈ అభివృద్ధినలన శతువులు వి సవాయు 
వును ఉపయోగిస్తే చానిధి తప్పించుకోడానికి “ అంటీగాఫ్‌ 
శెస్పశేటర్లు * విమానగపు చాంబుల్కు ఖీరంగుక్క గుండ్లు, 
మారారు చాంబుల్కు చిన్న శరగతుల ఇతర ఆయుధములను 
గూడ ఈ దేశములోనే తయారుచేయడానికి వీశైనది. 
కొన్ని ఫాక్స్‌ రీలలోో ఇదివరకు ఆనుకున్న దాసికంయెకూడా 
బాల విస్తారమైన సామ్య! వుత్సత్తి అగుతున్నది. 

యుద్దం రాగానే రైల్వేలకు అత్యవసరంగా "కావలసిన 
సామిని తయారు చేసుకొన్న తరువాత శైలే ఫాక్టరీలు 
అన్నీ పూర్తిగా మందుగుండు ఆయుధ సాను గనే తయారు 
జేయుటకు వినియోగంపబడు చున్నాయి. 

వైల్యే కన్యాగారాలుగాక్‌, (ప్రజలకు సంబంధించిన షుమారు 
250 లక 800 క-రాగారములుకూడ్క ఆయుధ సామ 
వుత్చత్తికే పనిచేస్తున్నాయి షుకూరు 700 రకాల పనిముట్ల 
నుతయారుశేయు జని ఈ ఫ్యాక్టరీలకు ఆప్పగంపబగణేను. 

అన్ని ఫ్యాక్టరీలు వూర్తిగాసే జని చేస్తున్నాయి. జ 
కొక్క జట్టు 10 గంటల చొప్పున రోజుకు రెండేసి జట్లు 
గానా 8 గంటల చొప్పున మూడేసి జట్లుగాను "కార్మికులు 
పనిచేస్తున్నా * అన్ని ఫ్యాక్టరీలు వారానికి 6 రోజులు 
తీయకుండా పనిచేస్తున్నాయి. 
కసి చేస్తున్నాయి, అయిలే ఇంతపనికి కావలసిన 'సుశి 
త్మీతులగు కార్భికులు యెక్కడ దొర కిదరాయ నేది పెద్ద 
(శుశ్న గావుంది, అయితే 'సళ్లయి శాఖవార్లు, లేబరు శాఖ 
వారు "వేశ్వేరు ఫ్యాక్టరీలలో అనేక వేలమంది 'సుశశ్రి తులగు 
కార్మికులను తయోరుచేయుటకు విళ్చాటులు. చేశారు, 
ఇందుకు 24కి లకులను వెచ్చించుటకునాడ |భిటిసు ప్రభు 
త్వంచా రామోదించిరి, ఈపనిభాలా చురుకుగా జరుగుచున్న ది 

చె (శయత్నా లవలన, ఇదివరకుకం క్రై ఆయుధ సామ 
వుక్చత్సి యింశనరకు హెచ్చినదో వెల్లడించుటకు వీలులేదు. 
కాని చూచాయగామ్మాత్రం కొంతవరకు వెల్లడిస్తే |పనూ 


కొన్ని 7 రోజులుగూడా " 


దంలేమ. 1941 వ 'సంవశ్సర లు మధ్యన ఈ "దేశంలో 
'సం్మశామము "పూర్వము సాలీనా తయౌోారగుచున్న ఫీరంగుల 
కంటె ఆయిదు శెట్లు తంయారగుచున్నాయి, ఫిరంగి 
గుండ్ర వుక్సత్సి 24 కెట్లు హెచ్చింది. దీనినీ 69 శెట్లకు 
హాచ్చించుటకు ఏర్పాటు చేశారు. 1941 వ సంవత్స 
రము జూనుసరిక్సి ఈ దేశాసికి కావలసీన వానిని సప్లై చేను 


కొనుటయేగాక 6 లక్షల ఫిరం% సండ్లను 15 కోట్ల తుపాకీ 
గుండ్లను ఇతర యుడ్గరంగాలకు సస్టెచేశారు. 


(శస్తుతం ఈ ఫ్యాక్టరీలలో వే శ్వేరురకాల మందు గుండ్లు, 
తుపాకి మందు, శ్మతులవె చేతితో విసశీ చాంబుల్కు ఫిరం 
గుల్కు ఫిరంగులను అమర్చే చ్యాటాల్కు తుపాకులు 'సన్నీలు 
తేలిక రకపు మరఠశీరంగులు కయారగుతున్నాయి. కొత్త 
ఫ్యాక్టరీలు పూర్తి ఆయ్యేపరికి ఆన్ని రకముల ఫీరం% గుండ్లు, 
మందుగుండు సామానులే కాకుండా, కొ త్తరకపు చాంబుల్కు 
టాంకులను భేదించి థ్వ పంచేసే థీరంగులుగూడా ఈ దేశం 
లానే కయారగుతూఖ్రంటాయి. 


నులు రకవు, అధునిక వేలుడు ఆయుధ చరికరములను 
ఉత్పత్తి చేసుళకోడంలో, జేశం అపుడే స్వయం 'సమృద్ధమగు 
చున్నది. 

ఈ చేశంలోనే విజొనాలను తయారువేయడంకోసం 
1940 వ సంవక్సరములో ఒక విమాన సిర్హాణశాలను 
గూడ స్లాపీంచారు. (శభుత్వంవారీ పర్మిశమకు కొంత 
సౌమ్హు పెట్టుబడి చేయటయేగాక, పలురకముల వినూనాలను 
నిర్మించి సప్లై చేయవలసినది “ ఆక్టరు ” కూడా 


యిచ్చారు. “పస్తుకం ఇచట్క రెండు రకముల యుద్ధ 
విమానాలు తయారగుతున్నాయి. దీని కవసరమైన పరికర 
ములు అమెరికా మొదలగు విదేశాలనుండి దిగుమతి అగు 
చున్నవి. కాని |కమేణా వాసి నన్నింటినిఈ దేశం 
లోనే తయారుచేయడానికి అన్ని యేర్నాటులు జరుగు 
చున్నాయి. 


అనేక రకముల చిన్న రకముల నీ మరులనుగూడ, 
ఈ చేశంలోనే తయారుచేయించుటకు 1940 వసం 
వత్సరమునుంచి (చభుత్వంవారు ([సౌరంభించిరి. ఆందుకవ 
'సరమగు సౌకర్యాలు ఇదివరకే ఈ జేశంలో కొన్ని 
చోట్ల ఖున్నాయి, అందు కవసరమగు ఖ్రక్కు_లో ఛాలా 
భాగం ఈ దేశంలోనే తయారగుతున్నది. 'కాస్కి ఇంజను 
లన్కు చాయిలర్లను తయారు చేయడానికి న్మూతం తగిన 
వీ ర్చాటులు లేవ, అటువంటి భాగాలన్యు ఇంగ్లండు మొద 
లగు దేశాలనుండి దిగుముతిచేనుకొక్సి ఇచ్చట క నరూరైన 
చాకశలకు అమరు కుంటున్నారు. పెద్ద పెద్ద జాకలకుగూ డా 
మరమ్మతులు చేయడానికి అవసరమగు “ ఫ్య్లోటింగు డాక్సు 3 
ను గూడ్క ఇటీవల నీదేశంలో నే ఫిర్మించియిచ్చారు, 


యుదానికి 'వూర్యం ఇనుప కవచములుగల ఆయుధ 
శకటములు టాంకులు మొదలైనవి “పూర్తిగా ఇంగ్లండు 
నుంచి దిగుమతియగుచుండేవి. ఇపుడు తాతా కంపెనీవారు 
పరిశోధనల “కావించి మేలురకపు ఖృక్కుును తయారు 
చేయడం (పారంభ్రించిన తరువాత టాంకుల్కు 'సకవచశత 
ఘులు మొదలగు వాసినిగూడ ఈ దేశంలో తయారు 
చేస్తున్నారు, 


సలనో ; ఇకముందు చూచుకొనుటకు యూ మద రాను యుద్ద 'సంచికన మీరు భ్దపసరచుకొనుడు. 
[వుదరాను సమాచారముల ఆ$ీసరుగారు తను వందన ములతో దీనిని మీకు పంపుచున్నా రు, 


అదనప నడా జాములు బాబాల జలాలు లాలా లాటా తననన ననన ననన 


MADRAS : PRINTED BY THE SUPERINTENDENT, GOVERNMENT PRESS. 


